


అరానులోని ఒక నగరంలో ఇద్ద రన్న 
దమ్ములుండేవారు. ఒకడి పేరు. కాసిమ్‌. 
'రెండోవాడి పేరు అలీబాబా. వారికి తండ్రి 
కొద్దిపాటి అస్తిని సమంగా పంచిపోయాడు. 
కాసిమ్‌ ధనవంతుల. పిల్లను పెళ్ళాడి, 
వర్తకం చేసి తానుకూడా ధనికుడయాడు. 
ఆలీబాబా పేద ఇంటిపిల్లను పెళ్ళాడి, కట్లై 
అమ్ముకుని జీవించసాగాడు. ఆతను రోజూ 
అడివికి వెళ్లి, కష్టెలు కొట్టి వాటిని తన 
మూడు. గొడిదలపైనా వేసి పట్టళానికి 
పోయి, అక్కడ అమ్మేవాడు. 

ఒకనాడు అలీబాబా ఆడవిలో కప్టైలు 
కొట్టేసమయంలో అతనికి దూరాన దుమ్ము 
శేగటం కనిపంచింది. ఆ దుమ్ము అంత 
కంతకూ దగ్గిరకి రాసాగింది. అతను మరి 
కొంచెం పరిశీలనగా చూసి, కొంతమంది. 
మనుషులు గుగ్రాలెక్కి వస్తున్నట్టు (గ్రహిం 
చాడు... వారు దొంగలై వుండవచ్చునని 





ఆర్‌. నూర్యనారాయణ 


ఆతనికి తోచింది. తన గాడిదలు ఏమైనప్ప 
టిక్కీ తన (ప్రాణం దక్కించుకుందామను. 
కుని, ఎత్తుగా గుట్టమీద వున్న పెద్ద చెట్టెక్కి, 
దట్టంగా ఆకులుగల కొమ్మలమధ్య దాగి, 
తాను ఎవరికీ కసబడకుండా, కింద నడిచే 
దంకా గమనించసాగాడు. 


త్వరలోనే ఆశ్వికులు అదే గుట్టను చేరు 
కుని గ్యుర్రాలు దిగారు. వారు నలభైమంది 
వున్నారు. వారందరూ తమ గుర్రాలను 
కస్టేస్మి వాటి మూతులకు దాణాసంచులు 
తగిలించి, జీనులనుంచి బరువైన సంచులు 
విప్ప చేతవట్టుకున్నారు. ఆ సంచులలో 
చెండి బంగారాలవంటి బరువైన నరుకు 
లున్నట్టు ఆలీబాబాకు తోచింది. 

ఆ నలభైమందిలోనూ ఒకడు నాయకుడు 
లాగా కనిపంచాడు. వాడు పాదల మధ్యగా 
నడిచి గుట్టను సమీపించి, " తలుపు తెరు 
'నువ్వులూ [” అన్నాడు. వాడామాట అన 


భా పాసయముయపునానాతపకాలారావర్తత్యలనాావన్య్య్యాయటటాలూటల- పతనా( 











గానే రాతిలో ఒక తలుపులాటిది తెరుచు 


కున్నది, మిగిలినవాళ్లందరూ ఆ ద్వారంలో 
నుంచి లోవలికి వెళ్ళాక దొంగల నాయ 
కుడు తానుకూడా వెళ్ళాడు. తరవాత రాయి 
ఎప్పటిలాగా మూనుకున్నది. 

ఆలీబాబాకు. చాలా భయంవేసింది. 
అతను చెట్టుమీదనుంచి దిగనేలేదు. కొంత 
సేపు గడిచాక రాతితలువు మళ్ళీ తెరుచు 
కుని దొంగలనాయకుడు బయటికి వచ్చాడు. 
మిగిలినవారి నందరినీ బయటికి రానిచ్చి, 
“* తలుపు ముయ్యి, నువ్వులూ | అన్నాడు. 
వెంటనే రాయి మూనుకున్నది. అందరూ 
తమతమ గుగ్రాలను విప్పి, వాటిమీద 


పతాశ హహహ శ టంత ఉల 
ఎక్కారు. నాయకుడు ముందు కదిలాడు, 
అతనివెనక మిగిలిన ముమైతొమ్మిదిమంది. 
దొంగలూ కదిలారు. 

ఇదంతా అలీబాబా చెట్టుపైనుంచి 
చూశాడు. దొంగలు కనుచూపుమేర. దాటి 
పోయిన చాలాసేవటివరకూ అతను చెట్టు 
పైనే వుండి ఆ తరవాత దిగాడు. దొంగల 
నాయకుడు అన్న మాటలే అంటే తనకు 
కూడా ద్వారం తెరుచుకుంటుందేమో 
చూడాలని అతనికి కుతూహలం కలిగింది. 
అందుచేత అతనుకూడా పొదల మధ్యగా 
వెళ్ళి రాతితలుపు పుండేచోట నిలబడి, 
" తలుపు తియ్యి, నువ్వులూ 1” అన్నాడు. 
వెంటనే గభీమని తలుప్పు తెరుచుకున్నది. 

లోపల గుహలాగా చీకటిగా వుంటుం 
దని అలీబాబా అనుకున్నాడు, కాని అత 
నికి ఒక కాంతివంతమైన, విశాలమైన గది 
కనిపించింది. పైనుంచి గదిలోకి 
గదినిండా రకరకాల వస్తువులూ 
వట్టుతానుల బేళ్ళూ, జరీబట్టలూూ, ఎత్తుగా 
పేర్చిన రత్నకంబళాల్హూ. వెండి బంగారు 





వస్తున్నది. 


కభకల పోగుల్నూ ధనపుసంచులూ. 
వున్నాయి. ఇదంతా చూసి, ఎన్నితరాలు 


గానో దొంగలు ఇక్కడ వుంటూ వుండివుండా 
అని అలీబాబా తెలుసుకున్నాడు. 


అలనాచ్తా శాలల చందమామ 43046 
18 





ప్రల వలా 

అతను ధైర్యంచేసి లోపలికి వెళ్ళి తస 
మూడు. గాడిదలూ మోయగలిగినంత 
బంగారం సంచులు తీనుకున్నాడు. వాటిని 
గాడిదలమీదకెత్తి, అవి చూసేవారి కంట 
పడకుండా వాటిపైన కష్టెలు. పేర్చాడు, 
చివర కతను బయటికి వచ్చి, "తలుపు 
ముయ్యి, నువ్వులూ |” అన్నాడు. వెంటనే 
తలుపు మూనుకున్నది. 

అలీబాబా తన గాడిదలను తోలుకుని 
నేరుగా ఇంటికి. వెళ్ళాడు. గాడిదలను 
దొడ్లోకి తోలి, తలవాకిలి తలుపు గడియపెట్టి, 
కష్టెలు తీసేసి సంచులను ఇంట్లోకి తీసుకు 
పోయి, వాటిని భార్యఎదట బారుగా పెట్టాడు. 
అతను ఆ సంచులలోని బంగారాన్ని కుమ్మ 
రించేనరికి ఆతనిభార్య కళ్లుచెదరిపోయాయి. 
అతను ఆమెతో జరిగినదంతా చెప్పి ఈ 
విషయం. పురుగుకైనా తెలియనీయవద్దని 
హెచ్చరించాడు. ఆతనిభార్య ఆనందానికి 
'మేరలేదు. భర్త తెచ్చిన బంగారునాణాలన్నీ 
లెక్కపెడతానని ఆమె అన్నది. " ఓస్కీ 
వీటిని లెక్కించటానికి నీ ఆయువు చాలదు. 
మనకా వ్యవధిలేదు. వీటిని భద్రంగా 
ఎక్కడైనా పాతిపెట్టాలి” అన్నాడు. 

“నువు చెప్పినది నిజమే. కాని కాస్త 
ఆటూ ఇటూగా ఎంత బంగారం ఉన్నదో 





౨౭౭ చందమామ ౫4+ 
19 





తెలియాలి. కనీసం దీన్ని కొలత వేద్దాం, 
నువు గుంటతచ్వేలోగా నేను ఒక సోల 
తెస్తాను,” అన్నది భార్య. ఆమె తన బావ 
గారైన కాసిమ్‌ ఇంటికి వెళ్లి తన తోడి 
కోడలితో “ఒక సోల వుంటే ఇస్తావా? 
ఇప్పుడే తెచ్చిఇస్తాను,” అన్నది. 

కాసిమ్‌ భార్య నరేనన్నది. తన మరిది 
ఇంట్లో ఏం ధాన్యం వండుకుంటున్నారో 
తెలునుకునే వుద్దేశంతో ఆమె సోలలోవల 
అడుగున గోదు అంటించి సోల తెచ్చి తన 
తోడికోడలి కిచ్చింది. అలీబాబా భార్య 
ఇంటికి వచ్చి తన భర్త తెచ్చిన బంగారం 
ఎన్నిపోలలున్నది లెక్కచూసి, తరవాత 





తన భర్తవద్దకు వెళ్ళి “గుంట తవ్వటం 
అయిందా ?” అన్నది. 

అలీబాబా గుంట తవ్వటం ముగించాడు. 
భార్యాభర్తలిద్దరూ కలిసి బంగారాన్ని ఆ 
గుంటలో పెట్టి పూడ్చారు. 

తరవాత అలిబాబా భార్య అన్నమాట 
ప్రకారం సోలను. తీసుకుపోయి తన తోడి 
కోడలికచ్చేసింది.. ఆ సోల అడుగున ఒక 
బంగారునాణుం అంటుకున్న సంగతి ఆమె 
గమనించనేలేదు. "పనికాగానే నీ సోల 
తెచ్చి నికచ్చానమ్మోయ్‌ !” అని హెచ్చరించి 
అమె తన తోడికోడలువద్ద సెలవుతీనుకుని 
అంటికి వెళ్ళిపోయింది, 


కాసిమ్‌ భార్య సోలలోపల చూసేసరికి 
బంగారునాణెం కనిపించింది. ఆమె ఒక్క 
క్షణంపాటు దిమ్మరపోయి, " ఏమిటీ? అలీ 
బాబా బంగారాన్ని సోలలతో కొలిచేటంత 
ఖాగ్యవంతుడైనాడుగా ? ఇంత సిరి ఇంత 
అకస్మాత్తుగా. ఎట్లా ఎత్తుకున్నదబ్బా” 
అనుకున్నదావిడ, ఆఅనూయతో. నిలువునా 
దహించుకుపోతూ, 

ఇదంతా జరిగే సమయానికి కాసిమ్‌ తన 
దుకాణంనుంచి ఇంకా తిరిగి రాలేదు. కాని 
ఆయన. రాగానే ఆయన. భార్య, "నువు 
చాలా ధనికుఖ్ణని అనుకుంటున్నావు 
గామాలు! నీ తమ్ముడు అలీబాబా నీకన్న 





క్రంశతలలా తి ఆ సై ఇ శచతత్తల బతక 4 ౪ 


వెయ్యిరెట్లు ధనికుడు ! ఆసంగతి తెలునుకో. 
అతనిదగ్గిర ఎంత బంగారం వున్నదంకే 
దాన్న లెక్కపెట్టటానికి సాధ్యంకాక్క 
సోలలతో కౌలిసి చూసుకుంటున్నాడు, 
వమనుకున్నావో !” అన్నది. 

“ఏమిటి నువ్వనేది? నాకేమీ అర్థం 
కావటంలేదు,” అన్నాడు. కాసిం.. అప్పు 
డాయన భార్య. జరిగినదంతా చెప్పి, తాను 
అరువిచ్చిన సోలఆడుగున అంటుకున్న 
బంగారునాణొంతీసి చూపింది. ఆది ఆతి 
ప్రాచీనమైన నాణెం. ఏరాజు కాలంలో 
ముద్ర వేసినదోకూడా కాసిం ఎంత పరీ 
ఓంచినా తెలుసుకోలేకపోయాడు. 


1111 


సళ శల శై 

కాసిం డబ్బుగల వితంతువును పెళ్ళా 
డిన నాటినుంచి తన తమ్ముణ్ణి పరాయి 
వాడల్లేనే చూస్తూవచ్చాడు. ఇంత కాలానికి 
అలీబాబా ధనం సంపాదించుకుంకే కాసిం 
సంతోషంచటానిక బదులుగా అనూయతో 
కుంగిపోయాడు. ఆ రాశ్రల్లా ఆయనకు 
నిద్రపట్టలేదు. మర్నాడు తెల్లవారుతూనే 
ఆయన ఆలీబాబా ఇంటికి వెళ్లి, "అలీబాబా 
నీ ధోరణి నాకేమీ నచ్చలేదు. నువు ఒకవంక 
ఆతి పేదవాడిలాగా బతుకుతూ చాటుగా. 
బంగారం కొలున్తున్నావుట. నిన్న నీ భార్యకు 
నా భార్య అరువిచ్చిన సోలఆడుగున ఈ 
బంగారునాణెం అంటుకున్నది,” అన్నాడు. 


























ఈ మాటలు వినగానే అలిబాబా కుంగి 
పోయాడు. తాను ఏదైతే పరమరహస్యంగా 
ఉంచుదామనుకున్నాడో అది కాస్తా తన 
భార్య చేసిన పారపాటువల్ల తన అన్నక్కూ 
వదినెకూ తెలిసిపోయింది! అయితే అలీ 
బాబా పైకి ఆశ్చర్యంగాని భయంగాని కన 
బరచక, జరిగినదంతా చెప్పి, "ఈ విషయం 
రహస్యంగా ఉంచావంకే. నేను తెచ్చిన 
బంగారంలో నీక్కూడా భాగం ఇస్తాను!” 
అన్నాడు అన్నతో. న్‌ 

"భాగం ఎవడికోనం ఇస్తావు! నేనడి 
'గేది. అదికాదు. ఈ గుహ ఎక్కడున్నది 
అక్కడికి దారి ఏమిటో నాకు స్పష్టంగా 


పావలా 





తెలియాలి. అవసరమైనప్పుడల్లా నేనుకూడా 
వెళ్ళి అక్కజ్జుంచి సొమ్ము తెచ్చుకుంటాను 
మరి!” అన్నాడు కాసిం. 

గత్యంతరం లేక అలీబాబా అన్న కోరిన 
దంతా చెప్పేశాడు; తలుపు తెరవటానిక్కీ 
మూయటానికీ అనవలిసిన మాటలుకూడా 
ఆయనకు చెప్పాడు. 

కాసిం మర్నాడుదయం తూర్చుతెల్లారక 
మునుపేలేచి పది కంచరగాడిదలమీద 
పెద్ద పెద్ద కావడిపెట్టలు వేసుకుని, అలీ 
'బా చెప్పిన మాన్ధాన అడివికి వెళ్లాడు. 
అలీబాబా ఎక్కిన చెట్టూ, పొదలూ గుట్టా 
అన్నీ ఆయన పోల్చుకుని రాతిద్వారం చేరు 
కున్నాడు. "తలుపు తెరు, నువ్వులూ!” 
అనగానే ద్వారం తెరుచుకున్నది, కాసిం 
లోవలికి వెళ్ళగానే తలుపు మూనుకున్నది. 

లోవల ఉండే ధనరానులు చూసి కాసిం 
తన్మయుడైపోయాడు. అలీబాబా. చెప్పిన 
మాటలనుబట్టి ఆయన అంత ధనం 
ఉంటుందనుకోలేదు. ఆయన మనను 
పూర్తిగా డబ్బుమీదనే లగ్నమయింది. 
ఆయన తాను తీనుకుపోదలచిన సంచు 
లన్నీ తెచ్చి వాకిలిదగ్గిర పేర్చిపెట్టాడు. 
అయితే ఈ ధనమంతా తన యింటికి 
చేర్చటంలో తన్మయత్వం చెందిన కాసిం 





అలల ల తా శశ తతా శత 


తలుపు తెరిచే మంత్రం కాస్తా మరిచిపోయి, 
“*శ్రలువు తెరు నువ్వులూ[!” అనటాని! 
మారుగా "తలుపు తెరు, మెంతులూ !” 
అన్నాడు. తలుపు తెరుచుకోలేదు. కాసిం 
దిగ్భమచెందాడు. కంగారులో అతను 
మిరియాలన్సూ ధనియాలనూ ఇంకేవేవో 

'న్యాలను బ్ఞాపకం తెచ్చుకున్నాడుగాని, 
వాటివల్ల కాస్తయినా (వయోజనం లేక 
పోయింది. 

వ్యవహారం ఇలా విషమిస్తుందని కాసిం 
కలలోకూడా అనుకోలేదు. తాను ప్రమా 
దంలో చిక్కుకున్నట్టు ఆయనకు అర్థ 
మయింది. తాను పేర్చిపెట్టిన సంచులను 
శాలితో తన్ని ఆటూ ఇటూ వచార్డు చేయ 
సాగాడు. అప్పుడాయనకు ఆ గదిలో ఉన్న 
అంత గొప్ప సంపద ఏమాత్రమూ ఆకర్ష 
వంతంగా కనపడలేదు. 

మిట్టమధ్యాన్నంవేళ దొంగలు అక్కడికి 
వచ్చారు. దూరాన ఉండగానే వారికి గుట్ట 
వద్ద కాసిం తెచ్చిన కంచరగాడిదలు కని 
పించాయి.. వాటిమీద ఉన్న కావడిపెప్టె 
లనుకూడా దొంగలు చూశారు. అది చూడ 
గానే వారికి కంగారు పుట్టింది. వారు తమ 
గుర్రాలను మరింత వేగంగా తోలి గుట్టను 
చేరుకున్నారు... వారు కంచరగాడిదలను 





ఆడివిలోకి తరిమేసి, కత్తులు దూసి, మంతం 
చదివి తలుపు తెరిచి, లోపలికి వెళ్లారు. 
ఈలోపుగా. కాసం గ్యుర్రాల డెక్కల 
చప్పుడు విని దొంగలు వచ్చినట్టు గ్రహిం 
చాడు, ఆయన బయటికి పారిపోవటానికి 


సిద్ధంగా ఉండి, తలుపు తెరుచుకోగానే పరి 
గెత్తుతూ వచ్చి దొంగల నాయకుళ్ణ ఒక్క 
తోపుతో కింద పడేశాడు. అయితే మిగిలిన 
దొంగలు ఆయనను పట్టుకుని కత్తులతో 
పొడిచి చంపేశారు. 

తరవాత వారు తమ గుహ అంతా పరీ 
కించుకున్నారు. క్రాసిం వాకిలిదగ్గిర పెట్టిన 
నంచులను వారు యథాస్థానంలో పెళ్టేశారు. 


లతలా 4 + + చందమామ **++4 లాల 
28 


అలీబాబా తీనుకుపోయిన బంగారం అచోకీ 
కూడా వారికి తెలిసింది. కాసిం లోపలికి 
ఎలా రాగలిగాడో, తమకు తెలిసిన మంత్రం 
'వైవాళ్ళకు ఎలా తెలిసిందో వారు ఊహించ 
లేకపోయారు. ఈ మంత్రం తెలిసినవా 
రింకెవరైనా ఉంటే. వాళ్ళని హడలగొట్టే 
టందుకుగాను. దొంగలు కాసిం శరీరాన్ని 
నాలుగు ముక్కలుగా నరికి గుహలోవల 
ద్వారానికి రెండువైవులా రెండేసి ముక్కలు 
చేళ్లాడగట్టారు. తరవాత వారు మళ్లీ తలుపు 
యధాప్రకారం మూసి, తమ గురాలెక్కి, 
దార్లు కాయటానికీ, బిడార్లను దోయటానికి 
బయలుదేరి వెళ్లారు. 


శ్యాత్రి అయింది. కాసిం ఇంటికి తెరిగి 
రాలేదు. ఆయస భార్య ఆందోళనపడుతూ 
అలీబాబా ఇంటికి వెళ్లి, “మరిదీ మీ 
అన్నయ్య అడివికి ఎందుకై వెళ్లారో నీకు 
తెలిసే వుంటుంది. చీకటి వడింది, ఇంత 
వరకూ ఆయన తిరిగి రాలేదు. ఆయనకు 
వీమి ఆపద కలిగిందో అని నాకు భయంగా. 
ఉన్నది!” అన్నది. 

* ఇంతమాతత్రానికే నువు భయపడ నవ 
నరంలేదు, వదినా. ఊరు మాటుమణగక 
ముందు అన్నయ్య రాకపోవచ్చు,” అన్నాడు 
అలీబాబా, కాసిం వెళ్ళిన పని చాలా రహస్య 
మైనది గనక ఆలీబాబా చెప్పిన మాటలు 





శాసింభార్యకు నబబుగానే తోచాయి. ఆవిడ 
ఇంటికి తిరిగి వెళ్లి అర్ధర్వాత్రిదాకా ఓర్పుగా 
వేచివున్నది. కాని ఆ తరవాత అవిడ అను 
మానాలు రెట్టింపు ఆయాయి.. పైకి విడవ 
టానికికూడా వీలులేకపోవటంచేత భర్తకోసం 
లోలోపల కుళ్లి ఏడవసాగింది. తన మరది, 
వ్యవహారంలో జోక్యం కలిగించుకున్నందు 
కావిడ తనను తాను తిట్టుకున్నది. ఆవిడ 
తెల్లవార్లూ ఏడిచి వాచిపోయిన కళ్లతో అలి 
బాబా ఇంటికి వెళ్లింది. ఆవిడను చూడగానే 
ఆవిడ రాకకు కారణమేమిటో అలీబాబాకు 
తెలిసిపోయింది, తన అన్నకు ఏదోప్రమాదం 
బరిగివుంటుందని అతడికి భయంకలిగింది. 


అవిడ అడగకముందే అలీబాబా తన 
మూడు గాడిదలనూ సిద్ధం చేనుకుని అడివికి 
బయలుదేరాడు. వెళ్లేటప్పుడతను తన వదినె 
గారిని ధైర్యంగా ఉండమని చెప్పాడు. 
దారిలో అతనికి అన్న జాడగానీ ఆయన 
క౦చరగాడిదల జాడగానీ తగలలేదు. దానికి 
తగ్గట్టుగా గుట్టపద్ద నెత్తురు మరకలు కని 
పించాయి. అలీబాబా గుండె జుల్లుమన్నది. 
అయితే అతను మంత్రం చదివి లోపలి8 
అడుగుపెట్టి తన అన్న శవంఠాలూకు 
ముకల్క్కు చూసేసరికి నిలువునా నీరై 
పోయాడు. తన అన్న తనపట్ల సోదర(ప్రేమ 
చూపనప్పటిక్సీ అలీబాబా ఆ అన్నకు సోదర 








విధి నిర్వర్తించ నిశ్చయించాడు. అతను తన 
అన్న శవాన్ని ఒక గాడిదమీద వేసి దాన్ని 
కట్టెలతో కప్పాడు. తరవాత మరికొన్ని 
బంగారం సంచులు తీసి మిగిలిన రెండు 


గౌడిదలమీద వేస, వాటినికూడా కస్టెలతో 
కప్పి, తలుపు ఎప్పటిలాగా మూసి ఇంటి 
దారి పట్టాడు. అతను వెలుతురుండగా 
అడవిదాటి రాక, ఆడవి చివర కొంతసేపు 
ఆగి బాగా చీకటి వడ్డాకనే ఊళ్లో ప్రవే 
శించాడు. ధనపు సంచులు గల రెండు 
గాడిదలనూ తన ఆవరణలోకి తోలి 
నరుకు దించుకోమని తన భార్యను 
హెచ్చరించి, మూడో గాడిదను తోలుకుని 


వళ త తతత తలల లలల 
సరానరి తన అన్న ఇంటికి వెళ్లి తలవాకిలి 
తలుపు తట్టాడు. 

మోర్జియానా అనే బానిసపిల్ల తలుపు 
తెరిచింది. ఈమె కాసిం ఇంటో వుండే బానిన, 
చాలా తెలివీ, చాకచక్యమూ గలది ఎటు 
వంటి. చిక్కులోనైనా సమయన్ఫూర్తితో 
నడుచుకోగలది. ఆమెతో ఆలీబాబ్బా "ఓస్కీ 
ఇది పరమ రహస్యం. ఈ గాడిదమీద 
వున్నది నీ యజమాని శవం, ఆయన జబ్బు 
చేసి సహజమైన చాపు చచ్చినట్టు మనం 
లోకాన్ని సమ్మించాలి. తరవాత ఆయసకు 
ఊఉ శ్రరక్రియలు జరిపించాలి. ఇదంతా ఎలా 
చేస్తావో నీదే భారం. వెళ్లు, నీ యజమాను 
'రాలికి ఆంకా చెప్పు!” అన్నాడు. అతను 
తన అన్న శవాన్ని ఇంట్లో పెట్టించి జరగ 
వలసినది యుక్తిగా జరిపించమని మోర్గి 
యానాను మళ్లీ హెచ్చరించి, తన గాడిదను 
తోలుకుని ఇంటికి వెళ్లిపోయాడు. 

మర్నాడు ఉదయమే మోర్టియానా ఒక 
మందుల దుకాణానికి వెళ్లి, “కాస్త నాభి 
ఇవ్వండి!” అని అడిగింది. " ఎవరికి ?” 
ఆని ఆడిగాడు మందులు చేసేవాడు. “మా 
యజమాని కాసింగారికి చాలా బరువుగా 
ఉంది. ఆయన గుటక వెయ్యటంలేదు. 
మాట్లాడటంలేదు [” అన్నది మోర్జియానా 


అహ లన హన శ లలల చందమామ +౪౭౪౭౫౪+౭* + శతా 
స 2ైర్రి 


శయ త చాచా చినా ప తాతల 





వ 
ఆమె ఆ సాయంక్షాలం మళ్లీ వచ్చి, "కాస్త 
గరళం వుంశే ఇప్పించండి, ఇదికూడా పని 
చేస్తుందని ఏమీ నమ్మకంలేదు!” అన్నది 
వీడుపుగొంతు పెట్టి. 

ఆరోజు అలీబాబా తన ఇఖార్యతోనహా 
రెండు మూడుసార్లు తన అన్నగారి ఇంటికి 
వెళ్లిరాపటమూూ, వారి ముఖాలు విచారంగా. 
ఉండటమూ చూసి, కాసింకు చాలా బబ్బు, 
చేసిందని అందరూ నులుఫుగా నమ్మారు. 
అందుచేత, ఆ సాయంకాలం కాసిం ఇంట 
వీడుపులు సౌగగానే ఆంతా అయిపోయిం 
దనుకున్నారు. మోర్టియానా ఆందరితోటి తన 
యజమాని చనిపోయినట్టు. చెప్పిందికూడా. 

మర్నాడు తెల్లవారుతూనే మోర్టియానా 
ముస్తఫా అనే తోళ్లు కుట్టు ముసలివాడి 
దుకాణానికి వెళ్లింది. వాడు తూర్పు తెల్ల 
వారకముందే దుకాణం తెరుస్తాడని ఆమెకు 
తెలును. ఆమె మునలివాడి చేతులో ఒక 
బంగారు దీనారం పెట్టి "బాబా ముస్తఫా 
నువు నీ కుట్టుపరికరాలు తీనుకుని నావెంట 
రావాలి. ముందే. చెబుతున్నాను నేను 
నిన్ను తీనుకుపోయే చోటు చాలా రహస్యం. 
అందుచేత మధ్యదారిలో నీ కళ్లకు గంతలు 
కడతాను ”” అన్నది. ముసలివాడు అనుమా. 
నిస్తూ, మోర్టియానా కేసి కొంచెంసేవు చూస్మి 


లి 





"ఓహో, నాచేత కూడనిపని ఏదో చేయించే 


టట్టున్నావే 1” అన్నాడు, 

" వ్రమాణపూర్తిగా ,అలాటిదేమీ లేదు, 
నావెంట రా నీకేమీ భయంలేదు,” అన్నది 
మోర్జియానా. 

బాబాముస్తఫా ఆమెవెంట బయలు 
దేరాడు. మధ్యదారిలో ఆమె అన్నప్రశారం 
ముసలాడి కళ్లకు గంతలు కట్టింది. తరవాత 
ఆయనను తన యజమాని ఇంటికి తీసుకు 
పోయి, శవం వున్న గది చేరినదాకా ఆతడి 
కళ్లగంతలు విప్పలేదు. 

"* బాబాముస్తఫా, ఈ శవాన్ని త్వరగా 
కుష్ట్రేసినట్టయితే నీకింకొక బంగారు దీనారం 


సతాం శిలలా చందమామ +*+౭44 ఛం త తలు 
ఫ్‌ ల 








ల. 


ఇస్తాను,” అన్నదామె. ముస్తఫా గబగబా 
తన పని ముగించి, రెండో దీనారం పుచ్చు 
కుని, కళ్లకు మళ్లీ గంతలు కట్టించుకుని 
ఆఅమెవెంట బయలుదేరాడు. ఎక్కడైతే 
ముందు గంతలు కట్టిందో అక్కడికి రాగానే 
ఆమె ముసలాడి గంతలు విప్పేసి, ఇంటికి 
వెళ్లిపొమ్మన్నది.. మునలాడు తనను వెంబ 
డించకుండా చూనుకుని ఆమె ఇంటికి 
తిరిగివచ్చింది. 

ఇంటికి తిరిగి వస్తూనే మోర్టీయానా తన 
యజమాని శరీరానికి స్నానంచేయించింది. 
అలీబాబా గుగ్గిలం పొగవేశాడు. తరవాత 
శవానికి ఆచారంరీత్యా వెయ్యవలిసిన 
'దుస్తులువేశాడు. త్వరలోనే మసీదునుంచి 
ధర్మకర్తలు. వచ్చారు. ఉత్తరక్రియలు 


జరిపించటానికి అమాం వచ్చాడు. ఇమాం 
మంత్రాలు చదువుతూ ముందునడున్తూం పే 
నలుగురు గృహస్థులు శవాన్ని శ్మశానానికి 
మోనుకువెళ్ళారు. మోర్టియానా మాత్రమే 


గుండెలు. జాదుకుని ఏడున్తూ శవంవెంట 
వెళ్ళింది. కాసిం భార్య ఇంటివద్ద ఇరుగు 
పారుగు ఆడవాళ్ళమధ్య కూచుని భర్తకోసం 
శోశాలుపెట్టింది. 

ఈ విధంగా కాసిం దుర్మరణం కప్పి 
పుచ్చబడింది. ఆయన చావు రహన్యం తెలి 
స్‌నది, అలీబాబాకూ, మోర్టియానాకూ, కాసం 
భార్యకూ మాత్రమే. ఉత్తరక్రయలు జరి 
గిన మూడునాలుగు రోజుల ఆనంతరం 
అలీబాబా తనకున్న కొద్ది సామానుతోసహా 
తన. అన్నగారి ఇంటికి మారాడు. ఇక 
ముందు అతను అన్నగారి ఇంటనే వుండే 
టట్టు ఏర్పాటు జరిగింది. తాను దొంగల 
గుహనుంచి తెచ్చి పాతిపెట్టిన బంగారాన్ని 
మటుకు అలీబాబా రాత్రివేళ రహస్యంగా 
కొత్తయింటిక చేరవేశాడు. 

'కాసిం చాలాకాలంగా నడుపుతూవచ్చిన 
'దుశాణాన్ని ఇప్పుడు ఆలీబాబా పెద్దకొడుకు 
చూడసాగాడు. --(ఇ౦కా వుంది) 








(గత సంచిక తరువాయి) 
ఈలోపుగా దొంగలు అడవిలో ఉన్న తమ 
గుహకు తిరిగివచ్చి, కాసిం శవం మాయం 
కావటం చూసి పొందిన ఆశ్చర్యం ఇంతా 
అంతా కాదు. తమ బంగారంసంచులు 
మరికొన్ని పోవటంకూడా. వారు. వెంటనే 
తెలునుకున్నారు. 

"మన రహన్యం ఎవరో కనిపెట్టారు. 
మనం చంపినవాడికి ఎవరో తోడు వుండి 
వుండాలి. వాడే శవాన్నీ, బంగారాన్నీ తీనుకు 
పోయాడు. ఆందులో ఏమీ సందేహం లేదు. 
ఆ మనిషి ఎవడో తెలునుకోకపోతే మనకు 
(ప్రమాదం తప్పదు, అందుచేత మీలోకల్లా 
తెలివిగలవా డొకడు య్యాత్రికుడిలాగా వేషం 
వేసుకుని నగరంలోకి వెళ్ళాలి; మనం 
చంపిన మనిషిని గురించి (ప్రజలు ఏం 
మాట్లాడుకుంటున్నారో ఆలకించి మొదలు 
ఆ మనిషి జాడ తీయాలి; ఆ మనిషి పేరే 


ఆర్‌. సూర్యనారాయణ 


మిటో, వాడెక్కడ వుండేవాడో తెలునుకో 
వాలి. ఇది చాలా (ప్రాణగండమైన విషయం, 
ఆరా తీయటానికి వెళ్లినవాడు (ద్రోహం తల 
'పెడితే మిగిలినవారందరికి ప్రమాదం. 
అందుచేత ఈ పనిమీద వెళ్ళేవాడు ఏ 
కారణంచేత పని చేనుకురాకుండా తిరిగి 
వచ్చిన్నా వాడికి మరణశిక్ష విధించాలని 
నా ఉద్దేశం,” అన్నాడు దొంగల నాయకుడు, 

దొంగలు ఈ విషయం చర్చించకముందే 
ఒక దొంగ లేచి "ఈ షరతుకు సమ్మ 
తించి ఈ పనికి నేను పూనుకుంటాను. ఒక 
వేళ నేను మిగిలిన వాళ్లకోనం చావవలిసి 
వచ్చినా నాకేమీ ఆభ్యంతరం లేదు” 
అన్నాడు ధైర్యంగా. 

దొంగలనాయకుడూ మిగిలిన దొంగలూ 
వాళు ఎంతో గొవ్చగా మెచ్చుకున్నారు. 
తరవాత వాడు తనను ఎవరూ గుర్తించ 
రాకుండా వేషం మార్చుకుని, ఆ రాత్రే 





భం! 


బయలుదేరి, తూర్పు తెల్లవారే వేళకు నగరం 
ప్రవేశించాడు. వాడు వీధులన్నీ కలయ 
దిరుగుతూండగా బాబా ముస్తఫా దుకాణం 
కనిపించింది. మిగిలిన దుకాణాలేవీ తెరవక 
ముందే తన దుకాణం తెరవటం బాబా 
ముస్తఫాకు అలవాటు. 

బాబాముస్త్రఫా అప్పుడే పని ప్రారంభించ 
బోతున్నాడు. దొంగ దుకాణంలోకి వెళ్ళి 
బాబాముస్తఫాకు సలాంపెట్టి “ఏం, తాతా? 
నీకు వగలే కళ్లు సరిగా కనబడవేమోగదా, 
ఇంకా తెల్లవారకముందే పని ప్రారంభించా 
వేమిటి? ఈ వెలుతురులో నీకు చూపు 
అనుతుందా?” అని అడిగాడు. 





అ44* చందమామ ₹*౭*౭+౭౪ జ్వల 
26 


పటి 





“నానంగతి నువ్వెరగవు. ముసలివా 
'జ్ఞయినా నా చూపు కొంచెంకూడా చెడలేదు. 
ఎందుకూ? ఇంత వెలుతురుకూడా లేని 
చోట నేను శవాన్ని కుట్టాను!” అన్నాడు 
'బాబామున్తఫా. 

"శవాన్నా 1” అన్నాడు దొంగ, ఆశ్చర్య 
పోతున్నట్టు. నటిస్తూ. 

“అవునవును, నేనా కధంతా నీకు 
చెప్పేస్తా ననుకుంటున్నావు గామాలు. అదేం 
కుదరదు !” అన్నాడు బాబాము స్తఫా, 

తనకు కావలిసిన రహన్యం ఈ ముస 
లాడు చెప్పగలడని దొంగకు నమ్మకం కుది 
రింది. వాడు ఒక బంగారు దీనారం తిసి 
బాబాముస్తఫా చేతిలో పెడుతూ, “నీ 
రహస్యాలు నాకెందుకు, తాతా? నీకు పిచ్చి 
గాని నాకు వి రహస్యం చెప్పినా నీకు కలిగే 
నష్టమేముందీ? నే నడిగేదల్లా ఏమిటంకు 
నువు ఈ శవాన్ని ఏ ఇంట్లో కుట్టావో ఆ 
యిల్లు నాకు చూపించు, చాలు!” అన్నాడు. 

“ఒకవేళ నేను నీకా ఇల్లు చూపింతా 
మనుకున్నా అది నావల్ల అయే పనికాదే. 
నన్ను ఒకచోటికి తీసుకుపోయి, అక్కడ 
నా కళ్ళకు గంతలు కట్టి తీనుకుపోయారు. 
మళ్ళా గంతలు కట్టి సన్నక్కడికే తెచ్చి 
విడిచిపెట్టారు. అందుచేత నీకా యిల్లు 





తపు 





చూపించటం నావల్ల అయే. పనికాదు” 
అన్నాడు ముసలాడు, 

"ఒకవేళ అదే చోటికి తీనుకుపోయి 
కళ్ళకు గంతలు కట్టితే నన్నాయింటికి 
తీసుకుపోగలవేమో చూడు. నీ రుణం 
ఉంచుకోనులే, ఇంద్క ఇంకౌక దీనారం 
తీసుకో గ అంటూ. దొంగ బాబాముస్తఫా 
చేతిలో మరొక బంగారు నాణొం పెట్టాడు. 

ముసలాడు తన చేతిలో ఉన్న రెండు 
దీనారాలకేసి చాలాసేపు చూశాడు. అవి 
అ ముసల్యాల్ధి చాలా ఆకర్ణించాంబ, వాటిని 
జేబులో వేనుకుంటూ, “(వ్రయత్నిస్తాను; 
కాని ఆ దారి నాకు ఖ్ఞాపకం ఉంటుందని 
మాట ఇవ్వలేను,” అన్నాడు. 

బాబా ముస్తఫా దొంగను వెంటబెట్టుకుని 
ఒక చోటికి వచ్చి, "ఇక్కడే నా కళ్లకు 
గంతలు కట్టారు. తరవాత నన్ను ఇటుగా 
తీనుకుపోయారు,” అన్నాడు, 

దొంగ ముసలాడి కళ్లకు తన చేతి 
రుమాలు గంత కట్టాడు. తన జ్ఞాపకాన్ని 
ముస్తఫా తనవెంట 
ఉన్న దొంగను సరిగా కాసిం ఇంటికి 
చేర్చాడు. దొంగ ఇంటి వాకిలి తలుపుపైన 
నుద్దముక్కతో. ఒక గుర్తు పెట్టి. బాబా 
ముస్తఫా కళ్లకు. కట్టిన గంత విప్పాడు. 


అనుసరించి బొబా 





:చందమామ + 
బా 


[గ్ర 


గ్గ 


గ్‌ 


న్‌్‌ 


4 
గ 
/ 
/ 
2 
/ 


మ 


మ 








ఆ ఇల్లెవరిదో తెలునునా అని దొంగ అడగగా 
ముసలాడు తానా పేటలో ఉండేవాళ్లు కానన్మీ 
తనకు తెలియదనీ చెప్పాడు. ముసలాడి 
నుంచి ఇంక తెలునుకోవలిసినది లేదని 
(గ్రహించి దొంగ ముసలాడివద్ద సెలవు తీను 
కుని నేరుగా అడవిలోని తస అనుచరుల 
వద్దకు వెళ్లిపోయాడు. 

దొంగా బాజా ముస్తఫా వెళ్లిపోయిన 
కొద్దిసేపటికి మోక్టియానా ఏదో పనిమీద 
బయటికి వెళ్ళి, తిరిగివస్తూ వాకిలిమీద 
ఉన్న గుర్తు చూచింది. 

"ఈ గుర్తు ఏమికై ఉంటుంది. నా 
యజమానికి ఎవరో అపకారం తలపెట్టి 





నట్టుందే! ఎటుపోయి ఎటుపచ్చినా కీడెంచి 
'మేలెంచటం మంచిది?” అనుకుని మోర్టి 
యానా లోపలికి వెళ్లి ఒక నుద్దముక్క 
తెచ్చి తమ ఇంటికి అటూ అటూ ఉన్న 
వాకిళ్ళకుకూడా అలాటి గుర్తులే పెట్టింది. 
ఈ విషయం ఆమె అలీబాబాకు చెవ్పలేదు. 

ఈ లోపుగా దొంగ తనవారిని చేరుకుని 
తాను సాధించిన విజయాన్ని గురించి 
చెప్పాడు. అందరూ వాళ్డు అభినందించారు. 
తరవాత దొంగల నాయకుడు తన అను 
చరులతో ఇలా అన్నాడు: " సోదరులారా, 
మనం బాగు చేయరాదు. ఆయుధాలు తీను 
కుని మారువేషాలు వేనుకుని నగరంలోకి 





వెళ్ళాలి. అందరమూ కలిసి వెళితే అంతా 
అనుమానిస్తారు. అందుచేత ఇద్దరిద్దరుగా 
వెళ్ళి, అందరమూ నగరంలోని పెద్ద చౌకులో 
కలుద్దాం. ఈ లోవుగా నేన్తూ ఇల్లు చూసి 
వచ్చిన మన సోదరుడూ కలిసి గుర్తుపెట్టిన 
ఇంటికి వెళ్లి పరిస్థితి చూసివస్తాము, ఆ 
తరవాత అందరమూ కలిసి కర్తవ్యం నిర్ణ 
యించవచ్చు.” 

దీనిక అందరూ సమ్మతించారు. దొంగలు 
ఇద్దరిద్దరుగా చీలి, ఒక జత వెళ్ళిన తర 
వాత మరొక జత చొప్పున, ఎవరికీ ఏ అను 
మానమూ కలగకుండా, నగరాన్ని చేరు 


కున్నారు. దొంగల నాయకుడూ, ఇల్లు గుర్తు 





పెట్టిన దొంగా ఆఖరుకు బయలుదేరి అలీ 
బాబా ఉంటున్న వీధికి వచ్చారు. మోర్టి 
యానా గుర్తుపెట్టిన ఇళ్ళలో ఒక చివర 
వున్న ఇంటిని చూడగానే దొంగ "అదే 
నేను గుర్తుపెట్టిన ఇల్లు !” అన్నాడు. 

“* దీనివక్క ఇల్లుకూడా. ఇలాగే గుర్తు 
"పెట్టి ఉన్నదే ” అన్నాడు దొంగల నాయ 
కుడు, ఆ రెండు ఇళ్ళలోనూ. ఆసలు ఇల్లేదో 
తెలియక వారు తికమక పడుతూండగా 
వారికి ఇంకా చాలా ఇళ్ళు అదేవిధంగా 
గుర్తుపెట్టి ఉండటం తెలియవచ్చింది. ఇల్లు 
గుర్తుపెట్టిన దొంగ కంగారుపడిపోయాడు. 
తాను ఒక్క ఇంటికే గుర్తుపెట్టానని 





'వ్రమాణంచేసి చెప్పాడు, మిగిలిన గుర్తు 
లింకెవరో. పెట్టిఉండాలన్నాడు. 

దొంగల (ప్రయత్నం విఫలమయింది. 
పెద్దచౌకులో మిగిలినవాళ్లను కలునుకుని, 
ప్రస్తుతానికి చేసేదేమీ లేదని చెప్పి దొంగల 
నాయకుడు. వారితోనహా అడవిలోకి వెళ్ళి 
పోయాడు. మిగిలినవారంతా ఎలా వచ్చారో 
అలాగే తిరిగి వెళ్ళారు. ఇల్లు కనుక్కోవ 
టానికి వెళ్లి విఫలుడైన దొంగ మరణదండ 
నను ఆహ్వానించాడు. ఆతనిని శిరచ్భేదం 
చేశారు. వెంటనే ఆ వని పూర్తిచేయటానికి 
మరొక సాహసి ముందుకు వచ్చాడు. తరవాత 
వాడు నగరంలోకి వెళ్ళి బాబా ముస్త్రఫాకు 


























బాగా లంచంపెట్టి ఆలీబాబా ఉంటున్న 
ఇల్లుగుర్తు తెలునుకున్నాడు. ఆయితే వాడా 
ఇంటిమీద ఆందరికీ నులువుగా కనబడని 
చోట ఒక ్మరగుర్తు పెట్టి తనవారివద్దకు 
తిరిగి వెళ్ళాడు. 

అయితే మోర్టియానా కళ్ళు చాలా చురు 
కైనవి. ఆమె ఈ వ్యరగుర్తునుకూడా పసి 
కట్టి, ఎందుకైనా మంచిదని అలాటి గుర్తులు 
మిగిలిన ఇళ్లకుకూడా పెస్టేసింది, 

దొంగలు ఈసారి తమ ఎత్తు పారుతుందని, 
అశపడ్డారు. వెనకటిలాగే ఎవరికీ ఎటువంటి 
అనుమానమూ కలగకుండా నగరం ప్రవే 
శించారు. ఎ్మరగుర్తు పెట్టిన దొంగను వెంట 





ఇవ చందమామ 
త0 





పెట్టుకుని దొంగల నాయకుడు అలీబాబా 
ఉంటున్న విధికి వెళ్ళాడు. చాలా ఇళ్ళకు 
ర్రగుర్తులుండటం చూసేసరికి వారి ఆశ 
నిరాశ అయిపోయింది, చేసేదిలేక అందరూ. 
మళ్ళీ అడవికి తిరిగి వెళ్ళారు. (ప్రయత్నం 
విఫలం కావటంవల్ల రెండవ దొంగకుకూడా 
శిరచ్భేదం జరిగింది. 

మెరికలవంటి అనుచరులు ఇద్దరు పోయే 
సరికి ఇక ఈ వద్ధతివల్ల ప్రయోబనం లేదని 
దొంగల నాయకుడు గుర్తించాడు. ఈసారి 
తానే స్వయంగా బయలుదేరి బాబాము స్తఫా 
వద్దకు వెళ్ళాడు. అదివరకులాగే బాబా 
ముస్తఫా సహాయపడ్డాడు. ఆ ముసలివాడి 
సహాయంతో దొంగల నాయకుడు అలిబాజా 
ఉంటున్న ఇంటిముందు నిలబడ్డాడు. కాని 
అతను ఆ ఇంటికి ఎలాటి గుర్తులూ పెట్టక్క 
అ వీధివెంబడి అటూ ఇటూ చాలాసార్లు 
నడిచి ఇల్లు పూర్తిగా వరిచయం చేనుకుని 
అడవికి తెరిగి వెళ్లిపోయాడు. 

“* సోదరులార్హా ఈసారి నేను ఆ ఇంటిని 
బాగా మననం చేనుకు పచ్చాను. ఇక ఎటు 
వంటి పారబాటూ జరగదు. మనం పగ 
తీర్చుకోవచ్చు. అందుకుగాను నేనొక ఆలో 
చన చేశాను, వినండి. మీలో ఎవరికైనా 
అంతకంటె మంచి అలోచన తట్టితే 






తళ 





వ్‌ 





తాత 


చెప్పండి, వింటాను!” అంటూ దొంగల 
నాయకుడు తాను చేసిన ఆలోచనను తన 
అనుచరులతో చెప్పేశాడు. వారు ఆ ఆలో 
చనను పూర్తిగా బలపరచటమేగాక అతణ్ధి 
ఎంతగానో అభినందించారు. 

తరవాత దొంగలు చుట్టుపక్కల గల 
(గ్రామాలకు వెళ్లి పందొమ్మిది కంచరగాడి. 
దలనూ, ముఫ్ఫైఎనిమిది పెద్ద తోలుతిత్తు 
అనూ. కొన్నారు. ఆ తిత్తులలో ఒకదాని 
నిండా నూనె నింపారు. మిగిలిన ముమ్ఫైవిడు 
తిత్తులలోనూ ముష్ఫైవిడుగురు. దొంగలు 
ఆయుధాలతో సహా దూరి కూచున్నారు. 
దొంగల నాయకుడు ఆ తిత్తుల పైభాగాన 
నూనె పూశాడు. 

తరవాత దొంగల నాయకుడు నూనె 
వ్యాపారి వేషం ధరించ్చి ముప్ఫై ఎనిమిది, 
తిత్తులనూ. పందొమ్మిది కంచరగాడిదల 
పైనా వేసి, వాటిని తోలుకుంటూ బయలు 
దేరి చీకటిపడే వేళకు నగరం చేరుకున్నాడు. 


అతను అ కంచరగాడిదలను తోలుకుంటూ 
అలీబాబా ఉండే వీధి చేరేనరికి చాలా పొద్దు 
పోయింది. అలీబాబా అప్పుడే భోజనం 
ముగించి వాకలివద్ధ చల్లగాలికి నిలబడ్డాడు. 

దొంగల నాయకుడు అలిబాబాను 
పించి, " అయ్యా, నేను నూనెవర్తకుణ్జ 


సమీ 





౨ చందమాను = 
కే 





చాలా దూరంనుంచి వస్తున్నాను. రేపు 
నంతలో ఈ నూనె అమ్మేస్తాను. చాలా 
పొద్దు పోయింది. ఈ రాత్రికి ఎక్కడ బన 
చేయాలో తెలియదు. మీకేమీ శ్రమ లేని 
వక్షంలో నన్ను ఈపూట మీ ఇంట తల 
దాచుకోనివ్వండి. మీమేలు ఎన్నటికి మర 
వను,” అన్నాడు. 

అలీబాబా ఈ దొంగల నాయకుళ్ణు అది 
వరకు అడవిలో _ చూనిఉన్నాడు, అతని 
గొంతు వినిఉన్నాడుకూడా; అయినా 
ఆయన ఆ మనిషిని గుర్తుపట్టలేకపోయాడు. 
"దానికేం భాగ్యం? దయచెయ్యండి 1” 
అంటూ అలీబాబా వాకిలి తెరిచి దొంగల 





నాయకుజ్జీ, అతని కంచరగాడిదలనూ 
లోపలికి రానిచ్చాడు. 

అబ్ధుల్లా అనే బానిసవాడు వచ్చి కంచర 
గాడిదలమీద ఉన్న తిత్తులను దింప్కి 
కంచరగాడిదలను పశువుల కొట్టంలోకి 
తీసుకుపోయి వాటికి దాణా వేశాడు. మోర్టి 
యానా అతిథిక్తోనం మళ్ళీ వంట చేసింది. 
దొంగల నాయకుడు భోబసం చేసినాక అలీ 
బాబా మోర్టియానాతో, "మన అతిథికి వీ 
లోపం రాకుండా జ్యాగత్తగా చూనుకో! 
నేను రేపు తెల్లవారకముందే బయలుదేరి 
స్నానకాలకు వెళతాను, నా దుస్తుల్లూ అవి 
తీసి అబ్దుల్లా చేతికి ఇయ్యి, నేను స్నానం 
చేసి తిరిగి వచ్చేసరికి నా భోజనానికి శోర్చా 
తయారుచేసి సిద్దంగా ఉంచు,” అని హెచ్చ 
రించి వెళ్లి పడుకున్నాడు. 

ఈలోపుగా దొంగల నాయకుడు దొడ్డిలోకి 
వెళ్లి ఒక్కొక్క. తోలుతిత్తిమీద ఉన్న 
మూతా ఎత్తి, “నేను కిటికీలోనుంచి గులక 


రాళ్లు విసరగానే బయటికి రావాలి. మరవ 
వద్దు!” అని తిత్తిలో ఉండే దొంగలకు 
పేరుపేరునా చెప్పాడు. 

ఆతను ఇంట్లోకి తిరిగిరాగానే మోర్టి 
యానా ఆతను పడుకునే చోటు చూప్కి తన 
యజమాని. దుస్తులు తిసిపెట్టి శోర్చా 
తయారు చెయ్యటానికగాను పాయి రాజెయ్య 
మని అభ్ఞుల్లాతో చెప్పింది. పాయి రాజగానే 
ఆమె శోర్చా తయారుచేయ నారంభించింది. 
'కాని మధ్యలో చమురు అయిపోయి దీపం 
కాస్తా ఆరిపోయింది. 

“" వంట పూర్తికాలేదు. మధ్యలో దీపం 
ఆరిపోయింది. ఇంటో ఒక్క చుక్కకూడా 
నూనె ఉన్నట్టు లేదు. ఏంచెయ్యాలో నాకు 
తోచకుండా ఉన్నది,” అన్నది మోర్టియానా, 

"ఆ. వర్తకుడి తిత్తులనిండా సూనె 
ఉన్నది. కొంచెం పట్టుకురా. ఇంతలో కొంప 
ముణిగిపోదులే !” అన్నాడు అబ్దుల్లా. 

--(ఇ౦కా వుంది) 








(గత సంచిక తరువాయి ) 
'వైర్యాయానా. సంకోచించకుండా నూనె 
దుత్త తిసుకుని దొడ్లోకి వెళ్లింది. ఆమె 
మొదటి తిత్తిని నమీసించేసరికి లోపలి 
నుంచి దొంగ, " వేళ అయిందా?” అని 
చిన్నగాంతుతో అడిగాడు. మోర్టియానా 
మొదట నిక్రాంతపోయింది, కాని ఆంతలోనే 
గుండె నిబ్బరం తెచ్చుకుని రహస్యంగా 
"ఇంకా లేదు. కొంచెం ఆగు!” అన్నది. 
వరసగా ముమ్చైవిడు. తిత్తులూ ఆమెను 
ఇలాగే పలకరించాయి; ఆమె వాటికి ఈ 
సమాధానమే చెప్పింది. ఆఖరు తిత్తి 
మాత్రమే ఏమీ అనలేదు. ఆమె అందులో 
నుంచి నూనె పోనుకుని ఇంట్లోకి వచ్చేసింది. 
తన యజమాని అలీబాబా ముప్ఫై 
ఎనిమిదిమంది దొంగలకు ఆశ్రయ మిచ్చి 
నట్టు మోర్టియానా తెలుసుకున్నది. నూనె 
వర్తకుడి నంటూ వచ్చినవాడు మిగిలిన 


వారికి నాయకుడై ఉండాలి. ఆమె దీపంలో 
చమురు పోసి, పెద్ద బాండా తీనుకుని మళ్లీ 
నూనెతిత్తి పద్దకు వెళ్లింది. బాండా నిండా 
నూనె నించుకుని దాన్ని, పెద్ద మంటమీద 
మరగకాచింది. ఆ మరిగే నూనె తినుకు 
పోయి. ఒక్కొక్క తిత్తిలోనూ. పోసింది. 
ఏతిత్తిలో దొంగ ఆ తిత్తిలో వేడినూనెకు 
మగ్గి ఊపిరాడక చచ్చాడు. ఈవిధంగా 
మువ్ఫైవిడుగురు. దొంగలనూ. నిశ్శబ్ధంగా 
హతమార్చి, సాహసురాలైన మోర్టియానా 
వంటఇంటిక తిరిగివచ్చి, నూనె శాచటం 
కోనం పెద్దది చేసిన మంటను తగ్గించి, గోర్చా - 
పండటానికి చాలినంతమాత్రమే ఉంచి, 
దీపం ఆర్పేసి, ఏం జరుగుతుందో చూడ 
టానికి కిటికీ వద్ద నిలబడింది. 

ఆమె దీపం ఆర్బేసిన కొద్దిసేపటికి 
దొంగల నాయకుడు, ఎక్కడా ఒక దీపం 
గాని అలికిడిగాని లేకపోవటం గమనించ్చి 


ఆర్‌. సూర్యనారాయణ 





పక్కమిదినుంచి లేచి కిటికలోనుంచి గులక 
రాళ్ళు బయటికి రువ్వాడు. వాటిలో కొన్ని 
లకు తగిలిసప్పటికి ఒక్క దొంగా 
రాలేదు. దొంగలనాయకుడు 
ఆందోళన. చెంది, అడుగులో అడుగు వేను 
కుంటూ బయటికి వెళ్ళి, మొదటితి త్తి మూత 
తెంచి, 'ద్ధంగా వున్నావా?” అని అడి 
గాడు. తిత్తిలోనుంచి గువ్చున నూనె వానన 
కొట్టంది తవ్చ ఏ జవాబూ రాలేదు. తన 
అనుచరులందరూ హతమైనారని, అలీ 
జాబాను చంపేందుకు తాను వేసిన ఎత్తు 
శాస్తా బయటవడిపోయిందనీ తెల్లున్తుకుని 
దొంగలనాయకుడు (వ్రహరీగోడ దూకి పారి 











పోయాడు. ఇదంతా చూస్తూవుండిన మోర్టి 
యాన్నా గదికివెళ్లి పడుకున్మి తన యబ 
మానీని గొప్ప (ప్రమాదంనుంచి కాపాడానన్న 
ఆనందంతో నుఖంగా నిద్రపోయింది. 
అలీబాబాకు ఈ జరిగిన నంగతు లేవీ 
తెలియవు. ఆయన తెల్లవారకముందే లేచి, 
తన బానిసను వెంటబెట్టుకుని స్నాసశాలకు 
వెళ్లిపోయాడు. ఆయన తిరిగివచ్చి కంచర 
గాడిదలు ఇంకా తన టొడ్డిలోనే వుండటం 
'మోర్టీయానాతో "ఆ నూనెవర్తకు 
డింకా వెళ్లిపోలేదా ?” అన్నాడు. 
*యజమాన్సీ మీరు పూర్తిగా పెరటి 
చోవనే వున్నారు. నావెంట రండి, అనలు 


చూసి 





చూడవలిసింది నేను చూపిస్తాను,” అంటూ. 
మోర్టియానా. ఆయనను. తోలుతిత్తులున్న 
చోటకి తీసుకుపోయి. మొదటి తిత్తిలోకి 
చూడమన్నది, అలీబాబా ఆ తోలుతిత్తిలో 
మనిషి వుండటం చూసి గతుక్కుమన్నాడు. 

* భయపడకండి! అ మనిషి ఎవరికి ఏ 
హానీ చెయ్యలేదు, వాడు చచ్చాడు,” అన్నది 
మోర్టియానా 


"ఇదంతా. ఏమిటి 






'మోర్జియానా ?” 
అన్నాడు అలీబాబా విచారంగా. 

“మీరు గట్టిగా మాట్లాడకండి. జది పరమ 
శహస్యం, ఇరుగుడొరుగువాళ్లకు _ తెలియ 
గూడదు. ఈ తిత్తులన్ని వరనగా 





చూడండి,” అన్నది మోర్టియానా, అన్ని 
తిత్తులూ చూశాక అలీబాబా అశ్చర్యానికి 
అంతు లేకుండాపోయింది. 

*ఆ నూనెపర్తకు డేమయాడు?” 
అన్నాడు అలీబాబా, 

"నేనెంత వర్తకున్ణో వాడూ అంతే 
వర్తకుడు. మీరు ముందు శోర్చా తీనుకోండి. 
నేను జరిగినదంతా చెబుతాను,” అన్నది 
'మోర్టియానా, తరవాత ఆమె తాను తల 
వాకిలి తలువుమీద తెల్లగుర్తు చూడటం 
లగాయతు దొంగల నాయకుడు పారిపోవటం 
దాకా జరిగిన విషయాలన్నీ వివరంగా తన 
యజమానికి చెప్పింది. 


హా కారకాలననా" ం 







































































111111 


(1 

















| 1111 




















అంకా విని అలీబాబా " మోక్టియాన్నా 
నువు అడ్డుపడకపోతే ఈ దొంగలు నన్ను 
నిజంగా నాోోనం చేసి ఉందురు. ప్రాణ 
దానం చేసిన నీ రుణం కొంత తీర్చుకునే 
టందుకు నిన్ను బానిసత్వంనుంచి విముక్తి 
చేస్తున్నాను. మిగిలిన రుణుం తీర్చుకునే 
ఏర్చాట్లు తరవాత చూస్తాను!” అన్నాడు. 

ఆలీబాబా తోట చాలా నిడివి అయినది. 
దాని చివర చాలా ఎత్తయిన పెద్ద చెట్లు 
న్నాయి. ఈ చెట్ల మధ్యగా అల్తిబాబ్మా 
అబ్జుల్లా కలిస ఒక పొడుగైన. కందకం 
తవ్వి, అందులో దొంగలతో సహా తోలుతిత్తు 
అన్నిటినీ పూడ్చేశారు. తరవాత అలీజావా 


చంద 
28 





కంచరగాడిదలను ఒక్కొక్కటిగా నంతకు 
పంపించి ఆమ్మిం చేశాడు. 

అలీబాబా ఇంటినుంచి. పారిపోయిన. 
దౌంగల నాయకుడు గుండెలు మండిపోతూ' 
ఆడవిలో6 తిరిగి వెళ్ళాడు. తన ఆనుచ 


కారణంచేత దొంగల గుహ 
జావురుమంటున్నది.. అక్కడ కొద్దిసేపు 
ఉండేనరికల్లా భయంవేసి అతను సగరానికి 
తిరిగి వచ్చాడు. తిరిగివన్తూ అలీబాబాను. 
హతమార్చి తస అనుచరుల తరఫున వగ 
తీర్చుకుంటానని (ప్రతిజ్ఞ తీనుకున్నాడు. 
ఇందుకుగాను దొంగల నాయకుడు" 
బట్టల వ్యాపారి వేషం ధరించి కోజియా 
హుసేన్‌ అని పేరు పెట్టుకున్నాడు. అతను 
నగరంలో ఒక ఇల్లు అద్దెకు తిసుకుని, ఎవరూ 
చూడకుండా తసు గుహనుంచి పట్టుతానులు 
తెచ్చి అందులో పేర్చాడు. అలీబాబా పెద్ద 











ప్ర స్తున్న కాసిం దుళా 
ఇాని కెదురుగా దొంగలనాయకు డొక గిడ్డంగి 
అద్దెకు తినుకున్నాడు. 
కొత్తగా వచ్చిన వర్త! 
కులను మర్యాదగా చూడటం ఆచారం, 
ఆచారాన్ని దొంగల నాయకుడు పాటించాడు, 
అతను ముందుగానే అలీబాబా. కొడుకుతో 
'స్నేహం్ల కలిపాడు, రెండుమూడు రోజుల 





వామ 





అసంతరం అతను- తస ఎదురుగా వున్న 
ను చూస్‌ వెంటనే 








ంగా ఉంటూ '[్రేమగా సంభాషంచ 


సు 


టమూ, చిన్నచిన్న బహుమానాలివ్వటమూ, 
చీటికి మాటికీ భోజనానికి పిలవటమూ 
మొదలైన పనులు చేయసాగాడు. 

ఇదంతా చూసి అలీబాబా కొడుకు తస 
తండ్రితో "ఈ కోజియా హుసేన్‌ నాకు 
అనేక రకాల మర్యాదలు చూపుతున్నాడు, 
మనం అతన్ని మస ఇంటికి ఆహ్వానిస్తే 
బాగుంటుంది,” అన్నాడు. 

కనాయన్సా రేపు శుక్రవారం, దుకాణాలు 
'మూసే రోజు. అందుచేత ఆతన్ని వెంట 
బెట్టుకురా. ఖోజనం తయారుచేయమని 
నేను మోర్టియానాతో చెబుకాను,” అన్నాడు 
అలీబాబా సంతోషంగా, 

ఆలీబాబా కొడుకు ఆ వ్రకారమే కోజియా. 
హుసేస్‌ను వెంటబెట్టుకుని ఆ 


దాకా తీసుకువచ్చి, " ఇదేమా 







ఇల్లు. మన స్నేహం మాట విని 
నిన్ను తవ్చక ఖోజనానికి తిను! 
న్నాడు,” అన్నాడు. 





దొంగల నాయకుడికి కావలిసింది. ఏదో 
మిషమీద అలిబాబా ఇంట్లో (ప్రవేశించి అలీ 
బాబాను చంపటమే. అయినప్పటికీ అతను 
వెనక్కు తీసి, రానంకే రాసని భీష్మించాడు. 
కాని ఇంతలోనే నొకరు వచ్చి తలుపు 
తిశాడు. ఆలీబావా కొడుకు అతన్ని బలవం 
తంగా లోపలికి తీనుకుపోయాడు. 

అలీబాబా కోజియా హుసేన్‌ తస కొడుకు 
పట్ల చూపిన స్నేహ; 
* మావాడు. ఇంకా చిన్నవాడు. వాడికి 
(వ్రవంచజ్ఞానం తక్కువ. మీవంటివాళ్ల 
నుంచి నేర్చుకోవలిసింది చాలా వుంది,” 
అన్నాడాయన దౌంగలనాయకుడితో. 





'న్ని కొనియాడాడు. 


చందమామ 
లిం 


“మీవాడికి పప్రపంచజ్ఞానం తక్కువ 
కావచ్చుగాని బుద్ధిబలంలో వయను మళ్లిన 
_ వారికి ఏమీ. తీసిపోడులెండి !”” అన్నాడు 
కోజియా హుసేన్‌. 
వారా విధంగా కాస్సేపు మాట్లాడుకున్నాక 
కోజియా హుసేన్‌ లేచి, -వెళ్లివస్తానన్నాడు. 
అలిబాబా. ఆదుర్దాగా “" ఆదేమిట? మీర్‌ 
పూట నాతో కూచుని భోజనం చెయ్యాలి. 
మీకు మాకు ఆప్తులు, మాది పేదభోజనమే 
అయినా. అదే. మీక్కూడా పెట్టకుండా 
హ్‌ 
పోనివ్వను,” అన్నాడు. 
“నేను ఉప్పువేసిన పదార్థాలు ముట్టను. 
థ్‌ ట్రీ 
అందుచేత సన్ను నిర్చంధించక వెళ్ల 


నివ్వండి!” అన్నాడు "కో జియాహుసేన్‌ 
“నాకుకూడా ఉప్పు నయించదు. మీకు 
కావలిసినట్టుగానే భోజనం పెట్టిస్తాను. 
ఉండండి 1” అంటూ అలీబాబా వెళ్లి మోర్టి 
యానాతో, ” మోర్టియాన్నా మన కొక అతిథి 
వచ్చాడు. ఆతను ఉప్పు తినడు. అందుచేత 
అతనికోనం వెంటనే చప్పడిభోజనం 
తయారుచెయ్యి !” అన్నాడు. 

మోర్టియానా ముఖం చిట్లించి, " ఎవరీ 
వింతమనిషి? ఈ చప్పిడివంట పూర్తి 
అయేలోగా మీ భోజనం చప్పగా చల్లారి 
పోతుంది” అన్నది. అందుకు అలీబాబా 
నప్వుతూ, " కోవ్పడకు, మోర్టియానా, ఆతను 





మనకు కావలిసిన వాడు. నేను చెప్పినట్టు 
చెయ్యి” అన్నాడు 

'మోర్జియానా చప్పడివంట తయారు 
చేసి వడ్డించే సమయంలో అజ్జుల్లా వెంట 
తానుకూడా వడ్డనకు వచ్చింది. కోజియా 
హుసేస్‌ను చూడగానే ఆమె దొంగలనాయ 
కుగ్ణు పోల్చేసింది. అంతేకాదు, అతని 
అంగరఖా అడుగునవున్న బాకు పిడికూడా. 
ఆమెకంట పడింది. 


వడ్డన పూర్తికాగానే ఆమె నృత్యంచేసే 


దుస్తులు ధరించి, తన బొడ్డులోకూడా ఒక 
బాకు పెట్టుకుని కంబరీ ఒకటి తీనుకు 
రమ్మని అభబ్దుల్లాకు చెప్పింది. వారు వచ్చే 








నరికి అలీబావ్ఞా ఆయన కౌడుకూ దొంగల 
నాయకుడూ ఇంకా భోజనం ముగించలేదు. 

*ర్హా మోర్టియానా! నీ నృత్యం అతిథికి 
చూవించు [” అన్నాడు అలీబాబా. 

ఆమె చాలాసేపు బాకు పట్టుకుని నృత్యం 
చేసింది. నృత్యం చేసేటప్పుడు చాలాసార్లు 
తనను తాను పొడుచుకునేలాగా అభి 
నయించింది. పూర్తి అయాక 
అబ్బుల్లాను. వెంట పెట్టుకుని బహుమాసం 
కోను వచ్చింది. ఆలీబాబా కంజర్లీలో ఒక 
దీనారం వేశాడు. అలీబాబా కొడుకు మరొక 
'దీనారం వేశాడు. అబ్దుల్లా కంబరీవట్టుకుని 
దొంగలనాయకుడి దగ్గిరికి వచ్చాడు. దొంగల 


నృత్యం 





నాయకుడు. డబ్బుసంచికోసం జేబులో ఆలిబాబా కొడుకు మోర్టియానాను 
చెయ్యిపెట్టాడు. సరిగా ఆసమయంలో మోర్టి పెళ్లాడటానికి సంతోషంగా ఒప్పుకున్నాడు. 
(యానా వాంగలనాయకుళ్ణు బాకుతో గుండెలో. మిగిలిన దొంగలను పాలేసనక్టు దొంగల 
పొడిచేసింది. నాయకుజ్ధుకూడా రహస్యంగా పొతేశారు, 
అలీబాబా. చివాలున లేచి అశ్రోశన్తూ, అవ్పుడు అడవిలో వున్న గుహ రహస్యం తెలి 
'శఎంతపని చేశావు మోర్దియానా” అన్నాడు, సినవాడు అలీబాబా ఒక్కడే. కాని మం 
“మీరు తొందరవడకండి. విడు బట్టల ఇద్దరు దొంగలు బతికి ఉన్నారన్న అనుమా 
వర్తశుడే కాదు; నూనెవర్తకుడుకూడా విడే నంతో ఒక ఏడాదిపాటు అలీబాబా ఆ గుహ 
దొంగలనాయకుడూ. వీడే! ఏడి బొడ్డులో (ప్ర్యాతాలకు పోలేదు. 
బాకు చూడండి ! మిమ్మల్ని కడతేర్చటానికే ఒక ఏడాదిపాటు తనకెవరూ హానిచేయ 
తెచ్చాడు. వీడు మీ ఉప్పు తిననని ఎప్పు యత్నించక పోవటం చూస ఆయన ఒక 
డన్నాడో అప్పుడే నాకు అనుమానం తగి "నాడు గుహకు వెళ్ళాడు. ఆక్కడ వీడాదిగా 
లింది, అందుకే వడ్డన నెపంమీచ వచ్చి విష్ణు ఎవరూ అడుగు పెట్టిన బాడలేదు, 
చూసి, వెంటనే గుర్తించాను ! ఇవాళ మీరు కాలక్రమాన అలీబాబా ఈ గుహ రహ 
లేచినవేళ మంచిది!” అన్నది మోర్టియానా. స్యాన్ని తన కొడుక్కు చెప్పాడు. తర 
“మోర్టియానా నీ రుణం నిజంగా వాత చాలా తరాలవారు ఆ గుహ తాలూకు 
తీరదు, నీకు ఆదివరకే స్వేచ్చ ఇచ్చాను. రహస్యం తమ తండ్రులపద్దనుండి తెలును 
ఇప్పుడు నిన్ను నా కోడలిని చేనుకుంటాను!”. కుని ఆ గుహనుంచి తెచ్చిన నంపద! 
అన్నాడు అలీబాబా. నుఖంగా బతికారు... ' --(ఐపోయింది) 











